






హాని 


(౪ 


క 





నా 


1 [॥ వా క ॥ 
జ ' సా ఫ్రై. 
= ం కష్‌ అ! 
కై 


లే | 
లా 





హాన్సి అదృష్టం 


(గమ సోదరులు 








హాన్స్‌ తన యజమాని దగ్గర ఏడు సంవత్సరాలు పని చేశాడు. 
“ఇప్పుడు, వ. అమ్మను చూసుకోవాలి," యజమానితో 
హాన్స్‌ అన్నాడు. 

“నువ్వు బాగా పని చేశావు. అందుకు ప్రతిఫలం ఇదిగో," అంటూ 
అతడి యజమాని దాదాపు అతడి తల అంత బరువున్న బంగారం 
ముద్దని అతడికి ఇచ్చాడు. 










0 

న సం! 

బంగారాన్ని గుడ్డలో చుట్టి భుజానికి ] స ల 
వెసుకున్నాడు హాన్స్‌. ఇంటివైపుప్రయాణం = ఇ 
మొదలుపెట్టాడు. 


బంగారం బరువకి కొంచెం సేపటికి 
అతడు అలసిపోయాడు. అప్పుడు, 

ఎదురుగా గుర్రం మీద న్వారి చెస్తూ 
వస్తున్న వ్యక్తి కనపడ్డాడు. 













“ఈ బంగారం ముద్ద మొయ్యటం కంటే గుర్రం మీద స్వారీ 
చేస్తూ వెళ్ల గలిగితే ఎంత బాగుంటుంది!" అన్నాడు హాన్స్‌. 
“సీ బంగారం ముద్ద నాకు ఇస్తె, నా గుర్రాన్ని నికు ఇవ్వటానికి 
అభ్యంతరం లేదు," గుర్రం రౌతు అన్నాడు. 

“సంతోషంగా ఇస్తాను," హాన్స్‌ అన్నాడు. “కానీ, ముందే 
చెబుతున్నాను. నా బంగారం ముద్ద చాలా బరువు ఉంది." 





గుర్రం మీద నుంచి కిందకి దిగిన రౌతు బంగారం 


తీసుకున్నాడు. గుర్రం మీదకి ఎక్కటానికి హాన్స్‌కి సహాయం గుర్రాన్ని ఎక్కిన హాన్స్‌కి చాలా సంతోషంగా ఉంది. 
చెశాడు. కొంత దూరం వెళ్లిన తరవాత వెగంగా 
“గుర్రం వెగంగా వెళ్లాలనుకున్నప్పుడు కళ్లెం అదిలించి, వెళదామనిపించింది. కళ్లాన్ని అదిలించి, “చల్‌- 


“చల్‌-చల్‌!” అన్నావంటే చాలు!" చెవ్పొడు రౌతు. చల్‌!” అన్నాడు. 





గుర్రం వెగంగా పరిగెత్తటం మొదలుపెట్టింది. దానిని హాన్స్‌ 
నియంత్రించ లేకపోయాడు. దాంతో చివరికి ఒక గోతిలో 


పరకారం. 
ల్‌ 





రం కంర 
జ... 
న్‌ శ్‌ 





అదే సమయంలో ఒక రైతు ఒక ఆవుతో అటుగా “ఇటువంటి గుర్రాన్ని ఎప్పుడూ స్వారీ చెయ్య లెదు. ఇది నా మెడ 
వస్తున్నాడు. గుర్రం పారిపోకముందే దాన్ని పట్టుకున్నాడు. విరగొట్టినంత పని చేసింది," రైతుతో చెప్పాడు హాన్స్‌. “నీ లాగా ఆవు 
చాలా కష్టపడి గోతిలో నుంచి హాన్స్‌ బయటకు వచ్చాడు. వెనక మెల్లగా వెళుతుంటే ఎంత బాగుంటుంది. ఇది ప్రతి రోజూ 
అతడికి చాలా బాధగా ఉంది. పాలు ఇస్తుంది, పెరుగు, మీగడ, వెన్న దొరుకుతాయి." 





“అలాగయితే నీ గుర్రాన్ని తీసుకుని బదులుగా నా హాన్స్‌ దీనికి సంతోషంగా ఒప్పుకున్నాడు. అంతా మంచి 
ఆవుని ఇన్తాను," అన్నాడు రైతు. జరగాలని చెప్పి గుర్రాన్ని ఎక్కి రౌతు వెళ్లిపోయాడు. 


“రాట్టెలోకి వెన్న, తాగటానికి కావలసినన్ని వాలు కంటే ఇంకేం 
కావాలి?” అనుకున్నాడు హాన్స్‌. 





మధ్యాహ్నం ఎంద తీవ్రంగా ఉంది, రోడ్డు కూడా 
చుర్రుమంటోంది. హాన్స్‌కి బాగా దాహం వెసింది. దాంతో 
ఆవును కట్టేసి తన తోలు టోపీలోకి పాలు పిదకటానికి 
పూనుకున్నాడు. 


నీ 


శ! 





ఖీ 7/4 శ / త్‌ ల మ ద్‌ 







ఆవు చన్నుల నుంచి ఒక్క చుక్క పాలు కూడా రాలెదు. పైగా 
అది తన్నటంతో హాన్స్‌ గాలిలోకి ఎగిరి కింద పడ్డాడు. 





అప్పుడు, ఆ దారి వెంట ఒక వ్యక్తి ఒక పందిని 
తోలుకుంటూ వెళుతున్నాడు. “ఏమయ్యింది?” అని 
అతను హాన్స్‌ని అడిగాడు. అతడు మొదటినుంచి 
తన కథ మొత్తం చెప్పుకొచ్చాడు. 


హాన్స్‌కి తాగటానికి నీళ్లు ఇచ్చి, “నీ ముసలి ఆవుని 
ఇచ్చి బదులుగా నా బలిసిన పందిని తీసుకుంటావా?" 
అని అడిగాడు. 








“నువ్వు చాలా మంచివాడివి!” అంటూ హాన్‌ తన 
ఆవుని అతనికి ఇచ్చి, అతని పందిని తాను తీసుకున్నాడు. 
పందిని తీసుకుని వెళుతూ తనంత అదృష్టవంతుడు 
లేదనుకున్నాడు హాన్స్‌. 












, ; య ( టే ప్‌ తన బాతు ఎంత మంచిదో ఆ వ్యక్తి చెప్పాడు, 
"౮ శ్రీఖ్ల దారిలో ఒక బాతుని తీసుకుని వెళుతున్న ఒక వ్యక్తిని “ఒక్కసారి చేతుల్లోకి తీసుకుని చూడు బాతు ఎంత 
గ 1 హాన్స్‌ కలిశాడు. అతడు చాలా స్నేహశీలి లాగా బరువుందో!" 

,//// కనిపించాడు. దాంతో అతడికి ఆ రోజు అదృజ్టాల 

గురించి హాన్స్‌ చెప్పాడు. “అవును, నిజమే," అన్నాడు హాన్స్‌. తా టా 200 


కూడా తక్కువ బరువేమీ లేదు." 


| తే తక | 
ష్‌ క్‌ శీ 
శమ ్నాకుా = 
జో ల ల క కే 
బో క లట ల. స్త / ం | (| 
? =క, జ్య: ఇ జ్‌. ॥ ట్‌ 
క / క్‌ గ్‌ జీ జ క్‌ ఫ్‌ + వ్‌ 0. 
క తే (| 


టం టు 
న్‌ టూ 


అరై 









ఆ వ్యక్తి నాలుగు వైపులకూ చూసి హాన్స్‌ చెవిలో గుసగుసగా 
చెవ్పొడు, “ఈ పంది నిన్ను కష్టాలలో పడవెస్తుంది. నిన్న రాత్రి 
ఒక ఊళ్లో పందిని దొంగిలించారని విన్నాను. అందరూ దాని 
కోసం వెదుకుతున్నారు." 


అది విన్న హాన్స్‌ ముఖం భయంతో పాలిపోయింది. “నేను ఈ 
ప్రాంతానికి కొత్తవాడిని. నాకు నువ్వె సాయం చెయ్యాలి. నా 
పందిని తీసుకుని, నీ బాతుని నాకు ఇవ్వు." 





“కష్టాలలో అవా సాయం చెయ్యకపోతే 
ఎలా," అని ఆ మనిషి బాతుని ఇచ్చి పందిని 
తీసుకుని వెళ్లిపోయాడు. 


బాతుని చంకలో పెట్టుకుని హాన్స్‌ ఇంటికి 
వెళుతున్నాడు. దానిని చూసిన అమ్మ ఎంతో 
సంతోషిస్తుందని అనుకున్నాడు. 





న 





దాదాపు ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు చాకులు పదును పెట్టె 

ఒక వ్యక్తి హాన్స్‌కి కలిశాడు. అతడు తన పని చేసుకుంటూ 

కూనిరాగాలు తీస్తూ ఉన్నాడు. “అవును. నీకు కూడా డబ్బు సంవాదించాలని ఉంటే ఈ 
పని మొదలుపెట్టు. నీ బాతుని ఇచ్చావంటె మంచి 

హాన్స్‌ కాసెపు అతనినె చూస్తూ ఉన్నాడు. సానరాయిని నీకు ఇస్తాను,” అతను అన్నాడు. 

చివరికి, “మీ సంపాదన బాగుంటుందనుకుంటా, మీరు 

చాలా సంతోషంగా ఉన్నారు,” అన్నాడు. 


సానరాయిని తీసుకున్న హాన్స్‌ కళ్లు సంతోషంతో మెరిశాయి. 


“నా జేబులో ఎప్పుడూ డబ్బు ఉంటే నా కంటే 


సంతోషకరమైన వ్యక్తి ఈ ప్రపంచంలోనె ఉండడు," అంటూ “నేను కోరుకున్నదల్లా జరుగుతూనే ఉంది," హాన్స్‌ అన్నాడు. 
హాన్స్‌ అతడికి తన బాతుని ఇచ్చి అతని దగ్గర నుంచి ఒక 


పాత సానరాయిని తీసుకున్నాడు. 





భ్‌ ఎల మ ణా న ళా వం 
తం వనీ! స్‌? "శ 
| ళ్ళ ప 








నానరాయి చాలా బరువుగా ఉంది. హాన్స్‌ మెల్లగా 
నడుస్తున్నాడు. కొంత దూరం వెల్లిన తరవాత ఒక బావి 
వచ్చింది. బావి గట్టు మీద సానరాయిని పెట్టి, నీళ్లు 

తాగబోయాడు. 





నీళ్లు తాగటానికి హాన్స్‌ వంగినప్పుడు 
అతడి చెయ్యి తగిలి సానరాయి బావిలో 
పడిపోయింది. 


ఆ బరువైన నానరాయి భారం 
వదిలిపోవటంతో హాన్స్‌ సంతోషంతో 
ఎగిరి గెంతేశాడు. 


“నా కంటె అదృష్టవంతుడు ఈ 
ప్రపంచంలోనే లెడు," హాన్స్‌ అరిచాడు. 












ఏ బాదరబందీ లేకుండా హాన్స్‌ ఇంటికి 
చేరుకున్నాడు. ఆ రోజు తన అదృష్టం ఎంత 
బాగుందో అమ్మకి మొత్తం చెవ్పొడు. 


అయిపోయింది 


